యన్‌. టి. రామారావు 
జమున 

గుమ్మడి 

పండరీబాయి 
రమణారెడ్డి 
మ 

రాజనాల 


మిక్కిలినేని 


హేమలత 


తారాగణం 


నల్ల రామ్మూర్తి, జగ్గారావు, రావికొండలరావు, 


చలం, శేషాచలం, నత్యం, 


తదితరులు 


SE ఇ 


వుం 


వా ం్ల( 


విజయావారి 


గ 
(కథా సం|గహం) 


చలపతి ఒకప్పుడు కలిగిన యింటి బిడ్డ. కాని పేకాట వ్యననానికి 
లోనై, ఆస్తి, యిల్లు వాకిలీ అంతా పోగొట్టుకున్నాడు. ఒక రోజు పేకాటలో. 
పోలీను యిన్‌ స్పెక్టరు తమ్ముడు - కుమార్‌ అనే అతనితో చలపతికి పేచి 
వచ్చింది. పేచీ పెద్దదై కొట్లాట దాకా పెరిగి, చలపతి కొట్టిన దెబ్బ ఆయువు 
పట్టున తగిలి కుమార్‌ మరణిస్తాడు. పోలీసులకు చిక్కకుండా పారి 
పోవాలనే (పయత్నంలో - చలపతి రైలు (కింద పడతాడు. పోలీసులు 
అతను మరణించాడని నిర్ణయించుకుంటారు. 


చలపతి భార్య పార్వతికి _ యీ కబురు తెలిసి, తన కుమారుడు 
రవితోనహా;ః యిల్లు ఖాళీ చేసి పోబోతుంటే; ఆమెమీద జాలి దలచి, పోలీను 
యిన్‌ స్పెక్టరు రామదాన్సు అమెను ఆదుకుంటాడు. పిల్లవాడి చదువుకు 
ఏర్పాట్లు చేసి, పార్వతిని ఒక నర్శింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో చేర్చిస్తాడు. 


కొన్ని సంవత్సరాలు గడిచాక-- wae 


రవి. పెద్దవాడై, పోలీను సి. ఐ. డి, ఇన్‌స్పెక్టరుగా ఉద్యోగం 


పోలీనులు చనిపోయాడనుకున్న చలపతి _ చావలేదు. మారు వేషంలో, 
బాబా అనే మారు పేరుతో, రహన్యంగా, ఒక దొంగల ముఠాకు నాయకుడై ,. 
దోపిడీలు సాగిస్తుంటాడు. పైకి, నగలు తాకట్టు పెట్టుకునే వడ్డీ వ్యాపారిగా 
నాటకమాడుతుంటాడు. 


గ్‌ 


బాబా ముఠా బొంబాయిలో ఒక బ్యాంకు దోపిడి చేస్తారు. దోపిడి 
ముఠా మదాను చేరారనే ఆచూకి తెలిసి _ఆ దొంగలను పట్టే బాధ్యత 
(పభుత్వం రవికి అప్పగిస్తుంది. 


రవిని ఎలాగైనా మట్టు పెట్టాలని బాబా ఆతని అనుచరుడు 
ఉఊద్దండం నిశ్చయించుకుంటారు. 


ఇన్‌ స్పెక్టరు రామదాను తమ్ముడు కూతురు వనంత. తల్లీ దండీ 
చనిపోవడంవల్ల - రామదాసే ఆమెను కన్న బిడ్డలా గారాబంగా పెంచు 
తాడు. రవికి _వనంతకూ పరిచయమై, ఆ పరిచయమే (పణయంగా 
పరిణమిస్తుంది. 


రవి ఒక రోజు అనుమానంమీద, బాబా షాపుకు వెళతాడు, రవిమీద 
కత్తి వినరి చంపడానికి బాబా, ఉద్ధండాన్ని నియోగిస్తాడు. రవి బాబావద్దకు 
వచ్చి, తన జేబు గడియారం తాకట్టు పెట్టుకుని _ అప్పు యివ్వమంటాడు. 
బాబా ఆ గడియారంలో పార్వతి ఫోటో చూస్తాడు. ఆ ఫోటో తన తల్లిదని 
రవి చెప్పగానే, రవి తన కుమారుడేనని బాబా గుర్తించి, పొంగిపోతాడు, 
ఆదే సమయంలో ఉద్దండం రవిమీదకి కత్తి విసురుతాడు. బాబా రవిని 
రక్షించబోగా - కత్తి దెబ్బ బాబాకు తగుల్తుంది. రవి బాబాను హాస్పిటల్‌కు 

తీసు 3ళ తాడు. 


హాస్పిటల్లో నర్చుగా వున్న పార్వతి, భర్తను గుర్తుపడుతుంది. బాబా 
పార్వతిని గుర్తుపడతాడు. కాని -పార్వతీ తాను ముత్తైదువుగా బొట్టు 
పెట్టుకుంటే _ రవికి రహన్యం చెప్పవలసి వస్తుందని - పార్వతి తాను విధవ 
గానే నటించడానికే, నిశ్చయించుకుంటుంది. బాబాను గూడ, తాను 
రవి తండినన్న సంగతి, రవికి తెలియనివ్వవద్దని |బతిమాలుతుంది. 
బాబా బాధపడతాడు. కాని_భార్య చెప్పినట్లే చేయడానికి ఒప్పుకుని, 
వెళ్లిపోతాడు. 


రవి, ' వనంతతో నహా-ఒకసారి బాబా షాపుకు వస్తాడు. బాబా 
వసంతకు ఒక నెక్షెను రవి తల్లికి ఒక గొలుసు బహుకరిస్తాడు. రవికి 


3 


యిష్టం లేకపోయినా బాబా నిర్పంధంవల్ల తీసుకుంటాడు. బాబా రవికి 
గొలును యిస్తుండగా - చాటునుంచి ఊద్రండం ఫోటో తీస్తాడు. 


ఆ గొలుసు రవి తన తల్లికిస్తాడు. కాని “ఆమె బాబా వద్దకు వచ్చి _ 
ఆ గొలును బాబాకు యిచ్చివేసిి తన కొడుకుతో ఎలాటి నంబంధం పెట్టుకో 
వద్దని; రవికి తన తండి హంతకుడన్న నంగతి తెలియనివ్వ వదని 'పాధేయ 
పడుతుంది. 


రవికి, వనంతకు వివాహం నిశ్చయమవుతుందే కాని వనంత అవ్వ - 
రవి చలపతి కొడుకని తెలిసి . పెళ్లికి అభ్యంతరం పెడుతుంది, కాని 
రామదాను ఆమెకు నచ్చజెప్పి, పెళ్ళికి ఒప్పిస్తాడు. 


బాబావద్ద రవి లంచం తీసుకున్నాడని, ఉద్దండం పోలీనులకు ఆకాశ 
రామన్న ఉత్తరం రాసి, అందుకు నిదర్శనంగా - తాను తీసిన ఫోటో 
పంపుతాడు. రవిని నస్పెండు చేస్తారు. 


తాను నిర్తోషినని రుజువు చేసుకుంటానని ప్రతిజ్ఞ పట్టి - బాబాయే 
నాటక మాడాడన్సి అతన్ని మట్టు పెడతానని బయలుదేరతాడు. 


--తండీ కొడుకుల మధ్య పోరాటం ఎలా అంతమవుతుంది ? 
బాబాయే తన తండి అని రవి తెలునుకోగలడా? 


తెలుసుకుంటే, యిన్నాళ్లు యీ రహస్యాన్ని దాచిన తల్లి కర్తవ్య 
మేమిటి ? 


ఈ (ప్రశ్నలకు నమాథానాలు తెరపై చూడండి! 


రచన . పింగళి పాడినవారు  నుకీల 
వనంత: నిను కలిసిన నిమునమున నిను తెలిసిన క్షణమున 
కనులపండు వాయెనే మనను నిండిపోయెనే ॥ నిను ॥ 


ఆశాలత మొగ్గలేసి పూలు విరగ పూసెనే 
తలపు లెల్ల వలపులై పులకరింప జేసెనే 
పరవశించి పోతినే ॥ నిను ॥ 


చందమామ నేడేలనో చేలి వెన్నలకాయడే 


గాలి కూడ ఎందుకనో నులివెచ్చగ వీచెనే 
మేనుకంది పోయెనే ॥ నిను ॥ 


పౌటన్‌....2 
రచన _ పింగళి పాడినవారు = సుశీల 
వనంత: యువతులు చూసీ చూడకముందే ఐ సా తావా అబ్బాయీ 
విరహమె నీకు శీతలమైతే వెచ్చని కౌగిట ఊచదనోయీ ॥యువ॥ 


కనుచూపులతో పలుకరింపగా కందిపోతివా పాపాయీ 
ఉగ్గుపోని నీ సిగ్గు వదలగా తమలపాకుతో విసిరెదనోయీ ॥యువ॥ 


పెదవి కదపకే (ప్రేమగీతమును మొదలుపెడితివా బుజ్ఞాయీ 
మూగమనసె నీ మోజైతే మాటాడక దరిజేరెదనోయో ॥యువ॥ 


పొత్త క ఏ 
రచన - పింగళి పాడినవారు -- ఘంటసాల 
రవి: ఎందుకయ్యా వుంచినావు బందిఖానలో 
అయ్యా పం అయ్యా ల. రామయ్యా 1 ఎందు ॥ 
రామదాను కట్టించిన గుడిలో 
అంత మరమ్మతు జరుగుచుండగా 
నీ పద కమలము నిరతము గొలుచుచు 
నీ భక్తుడనై వుండికూడ నే 
ఉలకక పలకక ఉంటిననా (గు 
డ్లప్పగించి చూస్తుంటిననా 1 ఎందు ॥ 
నా లావొక్కింతయు తగ్గలేదు కడు స్వల్పంబయ్యె నాహారమున్‌ 
ఠావుల్‌ తప్పిన (పాణవాయువుల పట్టన్‌ కట్టగన్‌ (తాళ్లిటన్‌ 
లేవయ్యెన్‌ కటా ఇంత (కూరముగ నస్‌ వరం పాడియా 
రావా చిన్మయ ! కావవానదయ ! నంరక్షింపవా! రామయా! 
వచనము : హా! అంత అరచినా పలుకవా! సాకాత్కరింపవా ! 


అక అల రామదాను భజనే నాకూ గతా! 
రామయ్యా! నిందిస్తున్నానని కుందకే ! 
నన్నీ చెజలో ఉంచి మేపుటకు 

ఎన్నో లక్షలు ఖర్చు కదా 

గుళ్లో దక్షణ నాకై ఖర్చా 

(ప్రజలిచ్చు దక్షణ ఆంతా ఖర్చా 
ఎవడబ్బ సొమ్మిది నీ తాత సామ్మా! 


దేవుడు: తిటకురా! తిటకురా 
ల టబ 


భక్తా! సాక్షాత్కరించితినిరా! చూడరా! 


6 


కావలి 1: ఎవరిదీ గొంతు? దేవుడిదే? 


: ఆం దేవుడిదేరా=. 


ధన్యుడనై తినయా - రామయ్యా 
ధన్యుడనై తినయా........ 
కన్నుల ఎదుటను కనుపించితివా 
నన్ను చేతితో తాకనిచ్చితివా 


ఆహా! ఈ రూపంలో సాక్షాత్కరించితివాా తం డీ! 


నీ చరణాలను ముట్టనిచ్చితివా 
ని చరణాలను లాగనిచ్చితివా 


నాకు విముక్తి నొనంగ వచ్చితివా ॥ ధన్యుడనై తినయా ॥ 
పాట: 4 
రచన . పింగళి పాడినవారుఘంటసాల, సుశీల 
వసంత : ఎందుకనో నిను చూడగనే కవ్వించాలని వుంటుంది 
కవ్వించి నివు కలహమాడితే నవ్వుకొనాలని వుంటుంది ॥ఎందు॥ 
రవి: ఎందుకనో నిను చూడగనే ఏదో ఇదిగా వుంటుంది 
నీ పెదవులపై నవ్వు చిందితే మనను చల్లగా వుంటుంది ॥ఎందు॥ 
వసంత : అడుగడుగున నీ రాజనమంతా ఒలికిస్తూ నువు కులుకుతు వుంటే 
కొంగున కట్టుకు నిను తిప్పాలని ఏదో వేడుక పుడుతుంది ॥ ఎందు॥ 
రవి: అణువణువున నీ సొంపులు వంపులు 


నను మైకంలో ముంచుతు వుంటే 
నీలో ఐక్యం చెందాలంటూ ఏవో తహతహ పుడుతుందీ ॥ఎందు॥ 


7 
పొటు: 
రచన - పింగళి పాడినవారు --- ఘంటసాల, నుశీల 
రవి: నానరి నీవని - నీగురినేనని ఇపుడే తెలిసెనులే 
తెలినినదేమో _ తలచినకొలదీ పులకలు కలిగెనులే 


వనంత : నీకూనాకూ |వాసివున్నదని ఎపుడో తెలిసెనులే 
తెలిసినదేమో -- తలచినకొలదీ కలవరమాయెనులే 


రవి: నా హృదయము నే వీణజేనుకొని (ప్రేమను గానము చేతువనీ 
నీ గానము నా చెవి సోకగనే నా మది నీడై పోవునని 


వనంత : నను నీ చెంతకు ఆకర్షించే గుణమే నీలో వున్నదనీ 
ఏ మా(త్రము నీ అలికిడి ఐనా నా ఎద దడదడ లాడుననీ ॥ 


పాట: 6 


రచన - పట్నం సు్ముబమణ్య అయ్యర్‌ పాడినవారు - ఘంటసాల 


నుదతి నీకు తగిన చిన్నదిగా సురత కేళికది బల్‌ నూటిరా 
నదయుడై న వెంకటేశ్వరా నిను సరగున రమ్మెనరా నమయమురా 


wp ce ( పాడినవారు --- సుశీల 
వసంత : జగము చీకటాయొనే (బతుకు భారమాయెనే 
కనుల నీరు నిండెనే మనను మోడువారెనే ॥ జగము ॥ 


ఆశాలత మొగ్గలోనె నేలరాలి పోయెనే 
కట్టుకొనిన మేడలన్ని ఇట్టె కూలిపోయునే ॥ జగము ॥ 


పండువంటి జీవితాలు ఎండమావులాయెనే 
మరువరాని గాయములై జ్ఞాపకాలె మిగిలెనే ॥ జగము ॥ 


8 
పాట: 8 


రచన. పిళిగలి పాడినవారు -_ ఘంటసాల, నుశీల 


రవి: నా మననూ నీ మననూ ఒకటై మన. మొకటిగా 
ఎలా ఏక మౌదుమో ఎలా కలిసిపోదుమో 


వసంత: నా తనువూ నీ తనువూ వేరు వేరు వేరైనా 
పాలు నీరు కలియునటులె కలని మెలసి పోదమా 


do: ని హక్కులు నా హక్కులు వేరు వేరు వేరైనా 
కిచులాట లేకుండా మచ్చికతో ఉందామా 


వసంత: నీ పాణమునా (ప్రాణము ఒకటి ఒకటి ఒకటై నా 
నీవంటే నీవనుచూ కిచులాడుకొందమా 


పద్యం ఏ. 9 పాడినవారు ఘంటసాల 


ఉ॥ ఏవిధి యిట్లుచేస హృదయేశ్వరు డుండియు లెనియట్లెయె 
జీవితమెల్ల నీ నుతుని క్షేమము ధర్మము చూనుకొంచు 
నీవే విధి కౌర్యమెల్లను భరించుటలో కనుమూసి తల్లియే 

దైవమటన్న మాటను యధార్థము చేసితివమ్మ ధన్యవై ! 


వ 
The B. N.K. Press Private Ltd., Madras-26 


స్క్రిన్‌ఫ్లే 
మాటలు 
పాటలు 
నంగీతం 
నృత్యం 

శబ్ల గహణం 
రికార్డిన్టు 
ఛాయ్యాగహణం 
(ప్రాసెసింగ్‌ 

కళ 


ఎడిటింగ్‌ 
నేపధ్య గానం 


నిర్వహణ 


సహాయ దర్శకులు 


చకపాణి 
డి వి. నరసరాజు, బి. ఎ. 
పింగళి నాగేందరావు 
మంటసాల వెంకటేశ్వరరావు 
వెంపటి చిన నత్యం 
వి. శివరాం, బి.ఎ., బి. యన్‌సి. 
హరనాథ్‌ 
మాధవ బులుబులే 
యన్‌. సి. సేన్‌ గుప్తా బి. యస్‌సి. 
కృష్ణారావు, కళాధర్‌ 
5; కళ్యాణసుండరం 
డి. జి, జయరాం 
ఘంటసాల, నుశీల 
pons యస్‌. చలపతిరావు 
జగన్నాథ్‌ 


కె. బాబూరావు 
సి, నాగేశ్వరరావు, బి. ఎ. 
ఎ, అప్పారావు 


[1 


దర్శకుడు: చాణక్య 


నిర్మాతలు: ay 
నాగిరెడ్డి - చక్రపాణి 


వాహిని 


